www.ntnews.com 


నమస్తే తెలంగాణ 


హైదరాబాద్‌, గురువారం 27 ఏప్రిల్‌ 2028 | 


కోడెగి 


తెలంగాణకు సాటెవరు? కేసీఆర్‌కు దీటెవరు? 


కీఆర్‌ఎస్‌ 


జాతీయ రాజకీయాలను శాసించనున్న బీఆర్‌ఎస్‌ * బీజేపీవి శిఖండి రాజకీయాలు.. కాంగ్రెస్సే మా ప్రత్యర్థి 


బహుళ నాయకత్వం మా పార్టీకి ప్రధాన బలం * వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తాం 


బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రికే తారకరామారావు 6 నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (నమస్తే తెలం 
గాణ): దేశంలో తెలంగాణకు సాటెవరు? కేసీ 
ఆర్‌కు దీటెవరు? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి 
డెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే 
తారకరామారావు ప్రశ్నించారు. జాతీయ రాజ 
కీయాలను బీఆర్‌ఎస్‌ శాసిస్తుందని తేల్చిచె 
ప్పారు. బీజేపీ శిఖండి రాజకీయం చేస్తున్నదని, 
ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో కాంగ్రెస్‌ విఫల 
మైందని విమర్శించారు. బహుళ నాయకత్వం 
బీఆర్‌ఎస్‌కు బలమని, తమ పార్టీ 22 ఏండ్లు 
పూర్తి చేసుకొని 28వ ఏట అడుగుపెడుతూ 
కోడెగిత్తలాగా ఉన్నదని పేర్కొన్నారు. పేరు 
మారినా పార్టీ తన స్వరూపాన్ని, లక్షణాన్ని 
మార్చుకోలేదని, మార్చుకోదని స్పష్టం చేశారు. 
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పుర 
స్కరించుకొని ఆయన బుధవారం 'నమస్తే 
తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 


టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం 
చెందటానికి గల నేపథ్యం ఏమిటి? 


మొక్క దశ నుంచి వృక్షమైనట్టు.. లేగదూడ 
కోడెగిత్త అయినట్టు.. 22 ఏండ్లు పూర్తిచేసు 
కొని 28వ ఏట అడుగుపెడుతున్న బీఆర్‌ఎస్‌ 
కోడెగిత్తలా ఉడుకునెత్తురుతో ఉరకలేస్తున్నది. 
కోడెగిత్త అయినా దాని లక్షణం మారదు. 
అట్లనే టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం 
చెందినా మా డీఎన్‌ఏ మారలేదు. జెండా 
మారలేదు. ఎజెండా మారలేదు. మా పైద్ధాం 
తిక రూపం, మా పనితీరూ మారలేదు. మా 
నాయకుడు మారలేదు. ఎన్నికల గుర్తూ మార 
లేదు. హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ రాజ 
కీయాలు చేయకూడదనే నియమం కూడా 
ఎక్కడా లేదు. హైదరాబాద్‌ గడ్డ మీది నుంచే 
జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి 
రావచ్చు. ప్రజల దయ ఉంటే ఏదైనా 
సాధ్యమే. బీఆర్‌ఎస్‌ 14 ఏండ్లు తెలంగాణ 
రాష్ట్రం కోసం పోరాటం చేసింది. ఎనిమిదిన్నర 
సంవత్సరాల కాలంలో తెలంగాణను అత 
డ్యుత రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్‌ఎ 
స్‌ది.. కేసీఆర్‌ది. తెలంగాణవారికి పరిపాలన 
చేతకాదు అని వెక్కించినవాళే కీర్తించే స్థాయికి 
ఎదిగాం. దేశంలో ఏదో ఒక రాష్ట్రం నుంచి అధి 
కారులు, మేధావులు, వివిధ రంగాల నిపు 
ణులు తెలంగాణకు వచ్చి కొత్త విషయాలు 
తెలుసుకొని పోతున్నారు. 


మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు 
ఆదరణ ఎట్ల ఉన్నది? 

మహారాష్ట్రలో కేసీఆర్‌ పర్యటన తరువాత 
ప్రజల స్పందన అద్భుతంగా ఉన్నది. ఒక్క 
మహారాష్ట్రలోనే కాదు దేశంలో రాజకీయ 
శూన్యత ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిం 
చటంలో కాంగైస్‌ ఘోరంగా విఫలమైంది. 


సరైన నాయకుడి కోసం దేశ ప్రజలు ఎదురు 
చూస్తున్నారు. యవత్మాల్‌, చంద్రాపూర్‌, 
బౌరంగాబాద్‌, నాందేడ్‌.. ఇలా మహారాష్ట్రలో 
రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. 
డబుల్‌ ఇంజిన్‌ అని ఊదరగొట్టే తవల్‌ ఆత్మ 
హత్యలు కొనసాగుతుంటే ప్రభావశీల కీ సిఎంగా 
కేసీఆర్‌ సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అద్భు 
తాలు సృష్టిస్తున్నది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన విధా 
నాలు, పథకాలు మాకూ కావాలని మహారాష్ట్ర 
మాత్రమే కాదు అనేక రాష్ట్రాలు కోరుతు 
న్నాయి. మహారాష్ట్రలో మొదలైన విప్లవం కర్ణా 
టక, ఆంధ్రా, ఒడిశాలో విస్తరించనున్నది. 


జాతీయపార్టీగా దేశరాజకీయాల్లో బీఆర్‌ 
ఎస్‌ ఎలాంటి పాత్ర పోషించబోతున్నది? 


జాతీయ పార్టీ అంటే వెంటనే 548 లోక్‌ 
సభ స్థానాలకు పోటీచేయాలనే నియమం 
ఏమీలేదు. బీజేపీ 2 ఎంపీ స్థానాల నుంచి 
308 ఎంపీల స్థాయికి రాత్రికి రాత్రే రాలేదు. 
మాకు తొందరలేం లేదు. దేశ ప్రజల మనోభ 
వాలను, వారి ఆకాంక్షలను గెలుచుకుంటూ 
వెళతాం. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు 
వేస్తున్నాం. మా నాయకుడు కేసీఆర్‌ వ్యూహా 
త్మక ప్రయోగాలు చేయటం ప్రారంభించారు. 
వాటిని ఎవరూ ఆపలేరు. 


మీ ముందున్న తక్షణ లక్ష్యం ఏమిటి? 


2028లో తెలంగాణలో గెలిచి తీరాలి. అదే 
మా ముందున్న తక్షణ లక్ష్యం. మేం చేసిన 
పనిని గడపగడపకూ చెప్పుకుంటూ పోతం. 


అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు గుర్తుచేయగలి 
గితే.. దక్షిణ భారతదేశంలో కేసీఆర్‌ హ్యాట్రిక్‌ 
సీఎంగా రికార్డు సృష్టిస్తారు. అందులో ఎవరికీ 
అనుమానం అక్కరలేదు. తెలంగాణ ప్రయోజ 
నాలు, ప్రగతి మా నిత్య 

లక్ష్యం. హైదరాబాద్‌ను 

మరింత 


సమున్నతంగా తీర్చిదిద్దుతాం. 2024 పార్ల 
మెంట్‌ ఎన్నికల నాటికి నెలకొనే పరిస్థితులను 
బట్టే ఎన్ని ఎక్కువ సీట్లలో పోటీచేయగలిగితే 
అన్ని ఎక్కువ సీట్లలో పోటీచేస్తాం. 


కాంగ్రెస్‌, బీజేపీల్లో ఒకదానితో ఎన్నికల 
సర్దుబాట్లు ఉంటాయనే వాదన ఉన్నది. 
దీనికి మీ సమాధానం? 


కాంగ్రెస్‌, బీజేపీలే ఈ దేశాన్ని ముంచాయి. 
ఎట్టిపరిస్థితుల్లో ఆ పార్టీలతో బీఆర్‌ఎస్‌ కలిసి 
పనిచేయదు. రాహుల్‌ “గాంధీని పొత్తు ఎవడు 


తెలంగాణ మాడల్‌ అంటే ఇదీ.. 


ఆ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత 
విద్యుత్తు ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ. 

9 2014లో రూ.1.24 లక్షలున్న తెలం 
గాణ తలసరి ఆదాయం, 2028 నాటికి 
రూ.8.1' లక్షలకు పెంచటం. దేశంలో 
ఈ తరహా వృద్ది ఉన్న మరో రాష్ట్రం లేదు. 

అ ఐటీ సెక్టార్‌లో అత్యధిక ఉద్యోగాలను 
కల్పించిన రాష్ట్రం. దేశంలో మూడో 
వంతు ఉపాధి అవకాశాలను కల్పించాం. 

అ రాష్ట్రంలో మిషన్‌ భగీరథ ద్వారా 100 
శాతం ఇండ్లకు శుద్ధిచేసిన తాగునీరు. 

ఆ విద్యుత్తు కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు 
విద్యుత్తు రాష్ట్రంగా మార్చాం. 

4 100 శాతం ఓడీఎఫ్‌ గ్రామాలుగా తీర్చి 
దిద్దటం. 

ఆ సమతుల్య, సమగ్ర, సమీకృత, సమ్మిళిత 

అభివృద్ధి 

దేశ జనాభాలో 8 శాతంకంటే తక్కువ 


ఉన్న తెలంగాణకు 80 శాతం జాతీయ 
అవార్డులు. కేవలం 141 మున్సిపాలిటీ 
లున్న తెలంగాణ... 850కిపైగా మున్సిపా 
లిటీలున్న మహరాష్ట్రతో సమానంగా అవా 
ర్డులు గెలుచుకోవటం. దేశంలో మున్సిపా 
లిటీల్లో రెండోస్థానంలో తెలంగాణ. 

ఆ ఐటీ ఎగుమతుల్లో రూ. 57 వేల కోట్ల 
నుంచి రూ.1.87 లక్షల కోట్లకు పెరుగు 
దల. ఇదే దేశంలో అత్యధిక వృద్ధిరేటు. 

ఆ మరే రాష్ట్రంలోలేని పారిశ్రామిక వృద్ధి. 
ఆగస్టు 15న కొంగరకలాన్‌లో ఫాక్స్‌ కాన్‌ 
యూనిట్‌కు శంఖుస్థాపన చేయనున్నాం. 

ఆ ఏ రాష్ట్రంలో పెరగనంత హరిత వృద్ధి. 7.7 
శాతం గ్రీన్‌కవర్‌ పెరగటం. కొత్తగా 5 
లక్షల 18 వేల ఎకరాల్లో పచ్చదనం వృద్ధి. 

ఆ తెలంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా 
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పార్ల 
మెంట్‌లో ప్రకటించారు. 


అడిగిండు? ఆయనపాటికి ఆయనే ప్రజలను 
గందరగోళపర్చేందుకు పొత్తు ఉండదని ప్రకటన 
చేశారు తప్ప మరోటి కాదు. బీఆర్‌ఎస్‌ మొదటి 
నుంచి కాంగ్రెస్‌, బీజేపీలకు దూరమని చెప్తున్న 
ది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నైతిక 
తను కాంగ్రెస్‌ కోల్పోయింది. ప్రజల విశ్వాసాన్ని 
కోల్పోయిన పార్టీగా మిగిలింది. ప్రధాని మోదీ 
విధ్వంసక పాలనకు దేశ ప్రజలు విసుగెత్తిపో 
యారు. కనుక ఈ రెండు పార్టీలకు బీఆర్‌ఎస్‌ 
సమదూరంగా ఉంటుంది. కాంగ్రెస్‌ 54 ఏండ్లు, 
బీజేపీ 16 ఏండ్లు దేశాన్ని పాలించి ఏం చేశా 


75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో 
వ్యవసాయ సంక్షోభం. రైతులు, రైతు 
కూలీల ఆత్మహత్యలు కొనసాగుతుంటే.. 
తెలంగాణలో రైతుల వికాసం కోసం ఎని 
మిదిన్నరేండ్లలో రూ. 4.5 లక్షల కోట్లు 
ఖర్చుపెట్టిన రాష్ట్రం తెలంగాణ. రైతు 
బంధు ద్వారా 65 లక్షల మంది రైతులకు 
రూ. 65 వేలకోట్లు ఖర్చు చేసిన ఏకైక 
రాష్ట్రం. వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీకి 
ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు. రైతులు, 
రైతు కూలీల ఆత్మహత్యలు నివారించిన 
ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా? 

బుల్లెట్‌ ట్రెయిన్‌లో ఎవరు ఎక్కినా ఎక్క 
కపోయినా ఫర్వాలేదు.. రూ.లక్ష కోట్లు 
చాలా చిన్న అమౌంట్‌ అని చెప్పింది 
ప్రధాని మోదీ. రూ.లక్ష కోట్లతో నిర్మిం 
చిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 45 లక్షల ఎక 
రాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్‌. 
తెలంగాణలో 2014లో ఎకరం భూమి 
విలువ ఎంత? ఇప్పుడెంత? 


యి? జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ వేసే తొ 
లి అడుగు చాలా గట్టిగా, బలంగా, ఆశ్చర్యకరం 
గా, సంభ్రమాశ్చర్యాలకు గురిచేయబోతున్నది. 


మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌ 
ప్రయత్నాలపై మీ కామెంట్‌? 

సంవత్సరం క్రితం కేసీఆర్‌ అదే పనిచేశారు. 
అయితే, వాళ్లు చేసే ప్రయత్నాలను మేము 
వ్యతిరేకించం. వాటిని స్వాగతిస్తాం. స్టాలిన్‌, 
అఖిలేశ్‌, మమత, నితీశ్‌కుమార్‌, తేజస్వీ, కేజీ 
వాల్‌.. ఇలా అందరూ కేసీఆర్‌తో నిత్యం 
సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రె 
సేతర, బీజేపీయేతర నాయకులు నిత్యం 
మాట్లాడుకొంటూనే ఉంటారు. 


మోదీ తరువాత అంతటి నాయకుడు 
ఎవరని బీజేపీ వాళ్లు అంటున్నారు కదా? 


2010లో మోదీ ఎవరు? గుజరాత్‌ మాడల్‌ 
అని ఊదరగొట్టి దేశాన్ని గందరగోళంలోకి 
నెట్టి.. గోల్‌మాల్‌ చేసి 2014లో గద్దెనెక్కేవరకు 
దేశంలో మోదీ ఎవరికి తెలుసు? రెండుసార్లు 
గెలిచి ఈ దేశంలో అత్యంత ప్రభావవంతమై, 
ప్రతిభావంతమైన సీఎంగా కేసీఆర్‌ తెలంగాణ 
మాడల్‌ను సృష్టించారు. “గొప్ప ఉద్యమకా 
రుడు.. గొప్ప పరిపాలనాదక్షుడిగా ఉండటం 
అత్యంత అరుదైన విషయం అని సీఎం కేసీఆ 
ర్‌ను సాక్షాత్తూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ 
జైట్లీ కీర్తించారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం 
తెలంగాణను కండ్లకు అద్దుకోక తప్పని పరిస్థి 
తిని కేసీఆర్‌ సృష్టించారు. తెలంగాణను శతృదే 
శంగా చూసినా.. గవర్నర్‌ను, ఇతర వ్యవస్థలను 
అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెట్టినా తెలంగా 
ణను కేంద్రం అనివార్యంగా గుర్తించాల్సిన పరి 
స్థితులను కేసీఆర్‌ సృష్టంచారు. ఇదీ కేసీఆర్‌ 


మోదీ.. వాట్‌ ఈజ్‌ దిస్‌..? 


ఆ గుజరాత్‌లో కరెంటు యూనిట్‌కు 
రూ.2.88 ఉండె. ఇప్పుడు రూ.8.88 
అయింది నిజం కాదా? 

కార్పొరేట్లకు కేంద్రం రూ.12.5 లక్షల 

కోట్ల రుణాలు మాఫీ చేసింది. ఈ 

మొత్తంతో దేశ రైతులందరి రుణాలు 

మాఫీ చేయవచ్చు. అలా ఎందుకు 
చేయలేదు? 

ఆ లక్షల కోట్లు ముంచినోళ్లు విదేశాల్లో.. 
దేశ వికాసం కోసం కష్టపడే రైతులు 
పాతాళంలోనా? 

అ పరారైనోళ్లు దేశభక్తులు.. ప్రశ్నించినోళ్లు 
దేశద్రోహులా? 

అ కార్పొరేట్లకు మినహాయింపులెందుకు? 
సాధారణ పౌరుడి నెత్తిన భారమెం 
దుకు? 

ఆ అదానీ విమానాశ్రయం కొంటే జీఎస్టీ 
ఉండదు. కానీ సామాన్యులు మాత్రం 
పాలు పెరుగు కొంటే జీఎస్టియా? ఇదేం 
దిక్కుమాలిన లాజిక్‌? 

ఆ ఎయిర్‌పోర్టు ఆన్‌గోయింగ్‌ బిజినెస్‌ 
అయినప్పుడు... పాలు పెరుగు కాదా? 

ఆ ఇవాళ దేశంలో ఏటీఎం అంటే అదానీ 
టు మోదీ 


వల్లెప్రగతి, పట్టణ ప్రగతి 
కార్యక్రమాలతో వల్లెలు, పట్టణాలను 
ఏకకాలంలో అభివృద్ధి చేయటం, 
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం 
ఇస్తూనే పారిశ్రామిక, ఐటీరంగాల 
విస్తరణ వల్ల ఉత్పత్తులు, ఎగుమతులు 
పెరిగేందుకు దోహదం చేస్తున్నాం. 
ఇలా అన్ని రంగాల్లో నమతౌల్య... 
నమగ్ర.. నమీకృత, నమ్మిళిత అభివృద్ధి 
తెలంగాణ సాధిన్తున్నది. 


దక్షత. ఇవాళ దేశమంతా గోల్‌మాల్‌ గుజరాత్‌ 
మాడల్‌ కాదు.. తెలంగాణ మాడల్‌ కావాలనే 
డిమాండ్‌ వస్తున్నది. అవినీతికి కెప్టెన్‌ మోదీ.. 
అత్యంత అవినీతిపరుడు.. అత్యంత అన 
రుడు... అత్యంత అసమర్హుడు.. దేశంలో ఏ 
ప్రధాని కూడా చేయని పనినీ మోదీ తన దోస్తు 
అదానీకి చేసిండని శ్రీలంక ప్రభుత్వమే 
చెప్పింది. కారీ, లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు 
చెప్పటంలో మోదీ సిద్ధహస్తుడు. 80 ఏండ్లల్లో 
ఎన్నడూలేని నిరుద్యోగం, 40 ఏండ్లల్లో ఎప్పు 
డూలేని ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అత్యధిక 
గ్యాస్‌ ధరలు, దేశ చరిత్రలో అత్యంత దిగువకు 
రూపాయి విలువ పతనం.. ఇలా అనేక విష 
యాల్లో మోదీవి రికార్డులు కావా? 


ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా అక్కడ 
క్కడా పార్టీలో విబేధాలు పాడచూపుతు 
న్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమకే అని 
పలుచోట్ల నాయకులు ప్రకటించుకొంటు 
న్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 


అది పార్టీ బలానికి సంకేతం. ఎదుగుతున్న 
పార్టీకి ఇవన్నీ స సహజం. రాజకీయాల్లో నాయ 
కుల మధ్య పోటీ ఉండటం, పోటీచేయాలని 
నా. తప్పుకాదు. టికెట్‌ కోసం పోటీప 
డేవాళ్లు కష్టపడి పనిచేసి పార్టీకి “నేనైతే గెలుస్తాను 
అనే అనివార్యత సృష్టించాలి'. అట్లా సృష్టించిన 
వారికే టికెట్లు వస్తాయి. ఏ పార్టీ అయినా కోరు 
కొనేది గెలుపు గుర్రాన్నే. ఏ నాయకత్వమైనా 
నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు, ముగ్గురు ఆశా 


ఆ చేనేత ఉత్పత్తులపై, పిల్లల జరం మందు 
కు, దగ్గు మందుపై కూడా జీఎస్టీయా? 

అ జైపూర్‌, ఎయిర్‌పోర్టును అదానీకి అప్ప 
గిస్తే జీఎస్టీ ఉండదా? 

ఆ రాజ్యాంగాన్నే సవరిస్తున్నప్పుడు జీఎస్టీ 
చట్టాన్ని ఎందుకు సవరించరు? 

ఆ బలిసినోడికి పన్నులు వేయకుండా 
పేదల రక్తం గుంజుడేంది? 

ఆ రైతులకు ఉచిత కరెంటు ఇస్తామంటే 
కాళ్లకు బంధనాలు వేస్తారా? 

9 14 మంది ప్రధానమంత్రులు చేసిన 
అప్పు రూ.56 లక్షల కోట్లు.. మోదీ 
ఒక్కరే చేసిన అప్పు రూ.114 లక్షల 
కోట్లు. ఇది నిజం కాదా? 

ఆ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ 
బ్యారెల్‌ ధరలు తగ్గినపుడు దేశంలో 
పెట్రో ధరలు తగ్గవెందుకు? 

ఆ సెస్సుల పేరుతో రాష్ట్రాల నుంచి రూ.30 
లక్షల కోట్లు పిండుకొని రాష్ట్రాలకు 
వాటా ఇవ్వరెందుకు? ఇదేనా సహకార 
సమాఖ్య స్ఫూర్తి? 

ఆ దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు 
చేసుకుంటుంటే... మోదీ చిరుత పులల 
కథలు చెప్తున్నది నిజం కాదా? 


వహుల్లో ఎవరు సరైనోడు అని చూస్తారు. పోటీ 
తత్వం ఉండే రాజకీయాల్లో పోటీ ఉండకూడదు 
అనుకోవడం, స్పర్థ ఉండకూడదు అనుకోవడం 
మంచిది కాదు. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. 
అనారోగ్యకరమైన పోటీ ఉంటే పార్టీ అందుకు 
తగురీతిలో స్పందిస్తుంది. ఇటీవల పార్టీ ఇద్దరిని 
సస్పెండ్‌ కూడా చేసింది. 


రాష్టంలో అనేక కొత్త పార్టీలు పుట్టాయి. 
వీటీని మీరెలా చూస్తారు? 


బీజేపీ తెలంగాణలో శిఖండి యుద్ధం చేస్తు 
న్నది. ఆ శిఖండిలు ఎవరో ప్రజలకు తెలుసు. 
రాష్ట్రంలో ఎన్నిపార్టీలు పుట్టినా.. ఎటువంటి 
రాజకీయాలు చేసినా బీఆర్‌ఎస్‌కు బీజేపీ ఎట్టి 
పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం కాదు.. 
కాంగ్రెస్సే మాకు పోటీ. 


దేశంలో ఎక్కడెక్కడ బీఆర్‌ఎస్‌ 

కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు? 
దేశ రాజధాని ఢిల్లీలో శాశ్వత 
కార్యాలయం త్వరలో ప్రారంభిస్తాం. 
ఒడిశాలోని భువనేశ్వర్‌, మహారాష్ట్ర 


ఈ 


లోని నాగ్‌పూర్‌లో అయితే ఏర్పాట్లకు 
ప్రయత్నిస్తున్నాం. అంతేకాకుండా 
మహారాష్ట్ర ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ 
రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ బీఆర్‌ఎస్‌లోకి 
చేరికలు అవుతున్నాయి. పార్టీ 
కార్యాలయాలు ఆయా రాష్ట్రాల 
కార్యాచరణకు, వ్యూహరచనకు 


మరింత ఊతమిస్తాయి. 


విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై బీఆర్‌ఎస్‌ ప్రకటన 
అనంతర పరిణామాలపై మీ కామెంట్‌? 


సీఎం కేసీఆర్‌ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విష 
యంలో ఒక్క ప్రకటన చేయగానే అందరూ 
స్పందించారా? లేదా? కేంద్రమంత్రి విశాఖకు 
ఆగమేఘాల మీద పోయి హడావిడి చేశారు. 
ఆంధ్రా రాజకీయాల్లో ఒక్కో పార్టీ మింగలేక 
కక్కలేక అవస్థ పడ్డాయి. మోదీని తీట్టలేక ఎంత 
ఇబ్బందులు" పడ్డారు! దటీజ్‌ కేసీఆర్‌... అదే 
చంద్రబాబు మాత్రం మోదీని పొగిడారు? 
మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ఇచ్చినందుకా? 
ప్రత్యేక హోదా ఇచ్చినందుకా? విశాఖ ఫ్యాక్టరీని 
అమ్మినందుకా? తెలుగు ప్రజలకు కేంద్రం విభ 
జన చట్టాలు అమలు చేశారని పొగిడారా? 


బీఆర్‌ఎస్‌ 


రాష్ట్రానికి మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి 
విపక్షాల్లో సీఎంకు సమ ఉజ్జీలు లేరు.. మరుగుజ్జ్ఞులే 


9 చేసిన అభివృద్దిని చూపించి ఓట్లు అడుగుతాం 


జేడీ(ఎస్‌) కోరితే కర్ణాటకలో ప్రచారం చేస్తాం 


* జూన్‌లో పార్టీ విద్యార్ది, యువజన సమ్మేళనాలు 
9 నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కేటీఆర్‌ 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (నమస్తే తెలం 
గాణ): దక్షిణాదిలో హ్యాట్రిక్‌ సాధించిన ముఖ్య 
మంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు 
రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది 
జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్‌ 
గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసి 
డెంట్‌, మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తమ పార్టీ 
శాసనసభ ఎన్నికల్లో 90-100 స్థానాలు సా 
ధించి, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని 
ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన “న 
మస్తే తెలంగాణ'తో ముఖాముఖి మాట్లాడా 
రు. పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవం, మహా 
రాష్ట్రలో పార్టీకి వస్తున్న ఆదరణ, జాతీయ 
రాజకీయాలు.. పలు అంశాలను వివరించారు. 


అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కసరత్తు ఎలా 
ఉంది? మూడోసారి విజయం సాధిస్తారా? 


రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్‌ ప్రభు 
త్వమే. రాష్ట్రానికి మూడోసారి కూడా ముఖ్య 
మంత్రి అయ్యి దక్షిణాది నుంచి హ్యాట్రిక్‌ సాధిం 
చిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు 
సృష్టించనున్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తి 
స్థాయిలో సన్నద్ధమయ్యాం. మేం చేసిన అభి 
వృద్ధిని చూసి ఓటేయమని అడుగుతాం. తొ 
మ్మిదేండ్లలో తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి 
రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఇదే చెప్తాం. ప్రతి నియో 
జకవర్గంలో ఇప్పటికే పార్టీ ప్రతినిధుల సమావే 
శాలు జరిగాయి. అద్భుతంగా కార్యకర్తలు 
పాల్గొన్నారు. జూన్‌లో పార్టీ విద్యార్థి, యువ 
జన సమ్మేళనాలు నిర్వహించనున్నాం. విద్యా 
రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, వెయ్యి 
కి పైగా గురుకులాల ఏర్పాటు, ప్రతి జిల్లాలో 
మెడికల్‌ కాలేజీ, నిరంతరం ఉద్యోగ ప్రకట 


నలు, ఉద్యోగాల భర్తీ చేపట్టడం వంటివాటిని 
విద్యార్థులకు, యువతకు వివరిస్తాం. వరంగ 
ల్‌లో అక్టోబర్‌లో సభ ఉన్నది. నిరంతరం ఏదో 
ఒక సభ, “సమావేశం నిర్వహిస్తూనే ఉన్నాం. ప్ర 
జల్లోనే ఉంటున్నాం. ప్రజల సమస్యల పరిష్కా 
రంపైనే దృష్టి పెడుతున్నాం. గురువారంనాటి 
ఆవిర్భావ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీ 
ఆర్‌ ఎన్నికల రూట్‌మ్యాప్‌పై స్పష్టత ఇస్తారు. 


మూడోసారి కూడా కేసీఆరే 
సీఎంగా ఉంటారా? 


ముమ్మాటికీ కేసీఆరే సీఎంగా 
ఉంటారు. ఇప్పుడాయనకు 69 సంవ 
త్సరాలు మాత్రమే. పూర్తిస్థాయిలో 
యాక్టివ్‌గా ఉన్నారు. అమెరికా అధ్య 
క్షుడు జోబైడన్‌కు ఇప్పుడు 80 
దాటాయి. మళ్లీ ఆయన అధ్యక్ష పద 
వికి పోటీపడ్డా అంటున్నాడు. వచ్చే 
అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ గారే 
మా ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రతిపక్ష 
కాంగ్రెస్‌, బీజేపీల్లో ఎవరు ముఖ్య 
మంత్రి అభ్యర్‌ కూడా తెలియదు. ఆ 
పార్టీల్లో కేసీఆర్‌కు సమ ఉజ్జీలు లేరు. 
అంతా మరుగుజ్జలే ఉన్నారు. 


బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం 
రిజర్వేషన్లు ఎత్తేస్తామని అమిత్‌షా 
అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు..? 
కేంద్ర హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా కనీస 
అవగాహన లేకుండా ముస్లిం రిజర్వేషన్లపై మా 
ట్లాడారు. ఆయన అజ్ఞానానికి ఇది పరాకాష్ట 
ముస్లింలకు రిజర్వేషన్లను వారి మతాన్ని బట్టి 
ఇవ్వలేదు. కేంద్రం ఏర్పాటుచేసిన జస్టిస్‌ రాజేం 


ట్రిక్‌ ఖాయం 


ద్ర సచార్‌ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర 
ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. కర్ణాటకలో 
కూడా ఇలాగే అమిత్‌షా ముస్లిం రిజర్వేషన్లపై 
మాట్లాడారు. సున్నిత అంశాల గురించి మాట్లా 
డేటపుడు వాటిపై అవగాహన ఉండాలి. ముస్లిం 
రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో 
కేసు నడుస్తున్నది. కోర్టులో కేసు ఉన్నపుడు 
హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ అంశంపై మాట్లా 
డవద్దు. మాట్లాడితే సబ్‌జ్యుడిస్‌ అవుతుంది. 
అమిత్‌షాకు ఈపాటి అవగాహన కూడా లేదు. 


కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం ఎందుకు చేయ 
డంలేదు.? అక్కడ మీ మద్దతు ఎవరికి? 


జనతాదళ్‌ (ఎస్‌)కు మా మద్దతు ఉంటుం 
ది. కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని 
కోరుకుంటున్నాం. ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ 
ఏర్పాటు కార్యక్రమానికి కూడా వచ్చారు. క 
ర్ధాటకలో బీజేపీ అధికారంలోకి రాదు. జేడీ( 
ఎస్‌) అధికారంలోకి రావాలని మేం కోరుకుం 
టున్నాం. అక్కడ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీచే 
యడంలేదు. కుమారస్వామి కోరితే బీఆర్‌ఎస్‌ 
పార్టీ కర్ణాటకలో ప్రచారం చేస్తుంది. కర్ణాట 
కలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజే 
పీ భావిస్తున్నది. మెజార్టీ రాకపోయినా అధి 
కారం మాదే అని బీజేపీ నేతలు చెప్పుకుంటు 


న్నారు. ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి అల 
వాటే. అయితే ఈసారి బీజేపీకి అలాంటి చాన్స్‌ 
ఉండకపోవచ్చు. అక్కడి ప్రజలు బీజేపీకి తగిన 
జవాబు చెప్తారనే ఆశిస్తున్నా. 


తెలంగాణ గవర్నర్‌ తాజాగా పెండింగ్‌ 
బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు కదా... 
దీనిపై ఏమంటారు ? 

గవర్నర్‌ తీరు విడ్డూరంగా ఉన్నది. ప్రజలు 
ఎన్నుకున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 
శాసనసభలో చర్చించి, ఆమోదించిన బిల్లులను 
నెలలతరబడి తన వద్దనే పెట్టుకున్నారు. గవ 
ర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం అనేక ప్రయ 
త్నాలు చేసింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే 
వాటిని ఆమోదించలేదు. చివరకు ప్రభుత్వం 
సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బిల్లుల విష 
యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి 
కాబట్టి తీసుకున్నారు. ఆమె ఒక్కొక్క బిల్లును 
ఒక్కో విధంగా పంపించారు. కొన్నింటిపై 
కొర్రీలు వేశారు. కొన్నింటిని తిరస్కరిస్తున్నామ 
న్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి 
ఇలా ప్రవర్తించడం సబబేనా? దేశంలో అసలు 
గవర్నర్ల వ్యవస్థనే అవసరం లేదు. ఒక్క తెలం 
గాణాలోనే కాదు.. తమిళనాడు, కేరళ, 
బెంగాల్‌.. ఇలా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవ 


స్ధను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నది. ఎక్క 
డైతే బీజేపీయేతర రాజకీయ పార్టీ అధికారంలో 
ఉన్నదో.. అక్కడ గవర్నర్లు ప్రజాస్వామ్యబ 
ద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇబ్బందులు 
పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 
గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరగాలి. అయితే, విచి 
త్రమేంటంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 
రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి 
రాష్ట్రాల్లో గవర్నర్లు మామూలుగానే ఉన్నారు. 
ప్రధానమంత్రి మోదీ రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌ 
అని పేరు మారుస్తూ... వలస పాలకుల గుర్తులు 
ఇంకా మనకు అవసరమా అని ప్రశ్నించారు. 
మరి గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్‌ కాలం నాటి 
వ్యవస్థ. దీని అవసరం మనకు లేదు. 


ఈడీ, సీబీఐలను మీరు వేటకుక్కలు 


అన్నారు. సిట్‌ను కూడా బీజేపీ వాళ్లు అదే 
మాట అంటున్నారు కదా? 


సీబీఐ, ఈడీల గురించి నేను చెప్పడం 
కాదు.. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 
పుడు చెప్పారు. అమిత్‌షా కూడా ఒక సంద 
రృంలో సీబీఐ తనపై ఒత్తిడి తెచ్చిందని, మోదీ 
పేరును బలవంతంగా చెప్పించే ప్రయత్నం 
చేసిందని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీలను కేం 
ద్రంలో అధికారంలో ఎవరుంటే వారు వాడు 
కుంటారు. రాష్టంలో పేపర్ల లీకేజీపై మేం 
వేసిన సిట్‌ పారదర్శకంగా పనిచేస్తున్నది. సిట్‌ 
విచారణపై రాజకీయ ఆరోపణలే తప్ప.. నిజం 
గా ఒక్క ఆరోపణ కూడా బయటి నుంచి రాలే 
దు. ఇక్కడి సిట్‌ను తప్పుపడితే మరి ఉత్తర 
ప్రదేశ్‌లో కూడా అక్కడి సీఎం యోగి కూడా 
ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్‌ వేశారు. 


రాష్ట్రంలో అకాలవర్షాలకు నష్టపోయిన 
రైతులను ఎలా ఆదుకుంటారు? 


మాది రైతు ప్రభుత్వం. మా నినాదమే 
“అబ్‌ కి బార్‌ కిసాన్‌ సర్కార్‌”. మా నేత రైతు 
పక్షపాతి. రాష్ట్రంలో అకాలవర్షాలతో నష్టపో 
యిన రైతులందరినీ ఆదుకుంటాం. ఇప్పటికే 
సీఎంగారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 
ఆదేశాలు జారీచేశారు. ప్రతి ఎకరానికి రూ.10 
వేల సహాయాన్ని ఇటీవల వచ్చిన వర్షాల సంద 
ర్భంగా ప్రకటించారు. నిధులు కూడా విడు 
దల చేశారు. ఇప్పుడు కూడా కచ్చితంగా 


సహాయం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 

చెప్తున్న పీఎం ఫసల్‌ బీమాతో ఏ మాత్రం ఉప 

యోగంలేదు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఫసల్‌ 

బీమా పథకం నుంచి బయటకు వచ్చాయి. 

ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌లో 
డా ఫసల్‌ బీమా పథకం లేదు. 


కేంద్రం నుంచి సహాయం కోరుతారా? 


కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదు 
కోవడం కల్ల. కేంద్ర ప్రభుత్వానికి రైతుల సమ 
స్యలు చెప్తే గోడకు చెప్పినట్టే. వాళ్లు ఏమాత్రం 
సహాయం చేయరు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనే 


రోడ్‌ నెం. 14, KBR పార్మీదేదురుగా, బంజారా హిల్‌ 


క పర్యాయాలు మేం నివేదికలు ఇచ్చాం. కానీ, 
ఏనాడూ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. 
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పైవేటీకరణపై 
మీ కార్యాచరణ ఏమిటి? 

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ వంటి కేంద్ర ప్రభు 
త్వ సంస్థలను ప్రైవేకరించడంపై మేం ఇప్పటికే 
కార్యాచరణ మొదలుపెట్టాం. మే ఒకటో 
తేదీన కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వ 
హించనున్నాం. ప్రభుత్వరంగ సంస్థలను 
కాపాడాలన్నదే మా ధ్యేయం. పార్టీ పరంగా 
మేం నిరంతర కార్యక్రమాలు చేపడ్డాం. 


ae 34 


ల్లి తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ :: హైదరాబాద్‌ 


(షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారిచే స్పౌన్స ర్‌ చేయబడుతున్నది) 
we ఫోన్‌ నెం 040-23546552 


గం. No. ₹55050/22/2023, 


తేది: 27.04.2023 


2023-24 కాలంలో బ్యాంకింగ్‌, RRB మరియు ు కక౦తోసహా స్టేట్‌ సర్వీసెస్‌ కొరకు 1వ బ్యాచ్‌ (5) 
నెలల ఫౌండేషన్‌ కోర్స్‌ కొరకు ఉచిత కోచింగ్‌.” 


నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదీలాబార్‌, 


0, రంగారెడ్డి, సూర్యాపేట్‌, సిద్దిపేట మరియు జగిత్యాల 


జిల్లాల వద్ద ఒక్కొ లొకేషన్‌ వద్ద సుమారు (100) $C, 9, BC మరియు మైనారిటీ అభ్యర్థుల కొరకు (11)7380స్ట స్టడీ సర్కిల్‌ జిల్లా 


శాఖలు అన్నింటిలో 2028-24 కాలంలో 1 జూన్‌, 2023 నుండి 31 అక్షోబర్‌, 2023 వరకు బ్యాకింగ్‌, RRB మరియు $56 తోసహో 
1వ బ్యాన్‌ (5) నెలల ఫౌండేషన్‌ కోర్స్‌ కొరకు 7550 స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఏర్పాటు చేస్తోంది. దీని కొరకు 
28-| oa 2028 నుండి తెలంగాణ 3) జిల్లాలలోని అర్హతగల జనరల్‌/ ప్రొఫెషనల్‌ గ అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌ దరఖాస్తులు 
కోరుచుతున్నవి. దరఖాస్తుల స్వీకరణ కొరకు చివరి తేది: 14.05.2028. పైన తెలిపిన (11) జిల్లాలు అన్నింటి వద్ద ప్రవేశ పరీక్ష తేది: 
21-05-2023న ఉ. 11.00 గం॥ & మ, 01.00 గం॥ మధ్య షెడ్యూల్‌ చేయబడింది. గతంలో (11) జిల్లా బ్రాంచ్‌లలో ఎక్కడైనా 


రెగ్యులర్‌ (5) 


) నెలల ఫౌండేషన్‌ కోర్స్‌ మరియు స్టేట్‌ స్టడీ స్కి ల్‌ హైదరాబాద్‌ వద్ద సివిల్‌ సర్వీసెస్‌ కొరకు కోచింగ్‌ పొందిన అభ్యర్థులు ఈ 


కోర్సు కొరకు దరఖాస్తు కేసుకొనుటడీ అర్హులు కారు. వివరం ప్రకటన వెబ్‌సైట్‌: www.tsstudycircle.co.inలో లభిస్తుంది మరియు 


తదుపరి వివరాల కొరకు సం ప్రదించగలరు. 040-23546552 
DIPR RO.No. 829-PP/CL/ADVT/1/2023-24, Dt: 26.04.2023 


సం/- డైరెక్టర్‌, 7550 స్టడీ సర్కిల్‌, హైదరాబాద్‌ 


మరిన్ని వార్తలు ntnews.0 లో చూడగలరు 


ఉత్తమమైన ధర. 


Yదెనాః: paneerg@gamul.coop 


